అథ అష్టాదశో%ధాశయః 
సతీ దేవి దేహమును త్యజించుట 
బుషయ ఊచుః | 


దేవీ దక్షస్య తనయా త్యక్త్వా దాకాయణీం తనుమ్‌ | కథం హిమవతః 
పుతీ మేనాయామభవతుురా || 1 


కథం చ నిందితో రుదో దక్షేణ చమహాత్మనా | నిమిత్తమపి కిం తత 
యేన స్యాన్నిందితో భవః || 2 


ఉత్పన్నశ్చ కథం దక్షో హ్వాభిశాపాదృవస్య తు | చాకుషస్యాంతరే 
పూర్వం మనోః ప్రబూహి మారుత || 3 


బుషులు ఇట్లు పలికిరి - 


పూర్వము దక్షుని కుమార్తె యగు సతీదేవి దక్షుని వలన సం పాప్తమైన 
దేహమును త్యజించి హిమవంతుని వలన మనయందు జన్మించిన 
విదమెటిది? (1) మహాత్ముడగు దక్షుడు రుదుని నిందించిన 
విధమెటిది? జగన్నాథుడగు శివుని నిందించుటకు గల 

కారణమేమి? (2) పూర్వము దక్షుడు శివని శాపముచె 
చాకుషమన్వంతరములో జన్మించిన విధమెటిది? ఓ వాయూ! ఈ 
విషయమును చెప్పుము (3). 


వాయురువాచ | 


శృణ్యంతు కథయిష్యామి దక్షస్య లఘుచేతసః | వృతం 
పాపాతిర్పమాదాచ్చ విశ్వామరవిదూషణమె || 4 


పురాసురాసురాస్సుర్వే సిద్దాశ్స పరమర్షయః | కదాచిద్రష్టుమీశానం 
హమవచ్చిఖరం యయుః || 5 


తదా దేవశ్చ దేవీ చ దివ్వాసనగతావుభా। దర్శనం న దదుస్తేషాం 
దేవాదీనాం ద్విజోత్తమాః || 6 


తదానీమేవ దక్షో[పి గతస్తత సహామరైః | జామాతారం హరం (దష్టుం 
దేవీం చాత్మనుతాం సతీమ్‌ || 7 


తదాత్మగౌరవాదైదో దేవా దక్షే సమాగతే | దోవాదిభ్యో విశేషేణ న 
రదాచిదభూత్సుతిః || 8 


తస్య తస్యాః పరం భావమజ్తాతుశ్చాపి కేవలమ్‌ | పుతీతేవం 
విమూథస్య తన్యాం వైరమజాయత || 9 


తతస్తెనొవ వైరేణ విధినా చ ప్రచోదితః | నాజాహావ భవం దక్షో 
దీక్షితస్తామపి ది్వషన్‌ || 10 


అన్యాన జామాతరసృర్యానాహూయ స యథ్మాకమమ్‌ | శతశః 
పుష్కలామరాంం చకార చ పృథక్‌ పృథక్‌ || 11 


తథా తాన్‌ సంగతాన్‌ దృజ్ఞా నారదస్య ముఖాత్తదా | య, రుదాయ 
రుదాణీ విజ్ఞాప్య భవనం పితుః || 12 


వాయువు ఇట్లు పలికెను - 


అల్పబుద్దియగు దక్షుడు పాపపభావముచే మరియు 
నిర్లక్ష్యభావముచే సకలదేవతలకు నిందను కలిగించ పనిని 
చేసినాడు. ఆ వృత్తాంతమును చెప్పెదను వినుడు (4). పూర్వము 
దేవతలు, రాక్షసులు, సిద్దులు, మహర్తులు అందరు కలిసి ఒకనాడు 
పరమేశ్వరుని దర్శించుటకె హిమవత్పర్వతశిఖరమునకు వెళిరి (5). 
ఓ (బాహ్మణ[ేష్ణులారా! అపుడు సతిపరమేశ్వరులు ఇద్దరు దివ్యమగు 
ఆసనమునందు కూర్చున్నవారై ఆ దేవతలు మొదలగు వారికి 
దర్శనమునిచ్చిరి (6). అదే సమయములో దక్షుడు కూడ దేవతలతో 
గూడి తన అల్లుడగు శివుని మరియు తన కూమార్తెయగు సతీదేవిని 
చూచుటకొరకై అచటకు వెళ్లాను (7). అపుడు దక్షుడు దేవిని 


కలుసుకొనాను. కాని ఆత్మగౌరవము గలవాడగుటచె శివుడు దేవతలు 
మొదలగు వారి కంక అధికముగా దక్షుని ఒక్కనారియైననూ 
స్మరించలేదు (8). సతీశివుల పరమాత్మతత్త్వమునెరుంగక కేవలము 
సతి తన కుమార్తె యని మాత్రమే తలపోయు ఆ పరమమూర్తునకు 
ఆమెయందు వైరబుద్రి నలకొనాను (9). తరువాత ఆ వైరము 
కారణముగా మరియు దైవచోదితుడై దక్షుడు యజ్ఞదీక్షను 
స్వీకరించినప్పుడు ద్వేషము గలవాడగుటబే శివుని ఆహ్వానించలేదు 
(10). ఆతడు మిగిలిన అల్లుళను వరుసగా ఆహ్వానించి, వారికి 
వేర్వేరుగా అసంఖ్యాకములగు ఉపచారములను చెసి పూజించెను 
(11). ఆ విధముగా వారందరు ఒకచోటకు చేరిన విషయమును 
నారదుని ముఖమునుండి విని రుదుని భార్యయగు సతిదేవి 
రుదునకు విన్నవించి తన తండి ఇంటికి వెళ్లను (12). 


అధ సంనిహితం దివ్యం విమానం విశ్వోతోముఖమ్‌ | లక్షణాధథ్యం 
సుఖారోహమతిమ్మాతం మనోహరమ్‌ || 13 


తప్రజాంబూనదప్రఖ్యం చిితరత్నపరిష్కృతమ్‌ | 
ముక్తామయవితానాగ్‌ర్యం [పగామసమలంకృతమి || 14 


తప్రకాంచనిర్వ్వ్యూహం రత్న స్రంభశతావృతమ్‌ | వజకల్పితసోపానం 
విదుమస్తంభతోరణమ్‌ || 15 


పుప్పపట్టపరిస్తేర్ణం చితరత్నమహాసనమ్‌ | 
వజజాలకిరచ్చిిదమచ్చి[దమణీకుట్రికమ్‌ || 16 


మణిదండమనోజేన మహావృషభలక్ష్మణా | 
అలంకృతపురోభాగమ।భశు(భేణ కేతునా || 17 


రత్నకంచుకగుప్తాంగైశ్చితవే తైకపాణిభిః | 
అధిషితమహాదాారమ।పధృమెశరణ శ్వరైః || 18 


మృదంగతాలగీతాదివేణువీణావిశారదైః | విదగ్గవేషభూషెశ) బహుభిః 
బై జనైర్వృతమ్‌ || 19 


ఆరురోహ మహాదేవీ సహ ప్రియసఖీజనైః | చామరవ్యజనే తస్యా 
వజదండమనోహరే || 20 


గృహీత్వా రుృుుదకన్యో ద్వే వివీజతురుభే శుభే | తదా చామరయోర్శధథే 
దేవ్యా వదనమాబభా || 21 


అన్యోన్యం యుధ్యతోర్మధ్యే హంసయోరివ పంకజమ్‌ | ఛభతం 
శశినిభం తస్యాశ్చూడోపరి సుమాలినీ || 22 


ధృతముక్తాపరికి పం బభార యేమనిర్పరా | తచ్చుతముజలం దేవ్యా 
రురుచే వదనోపరి || 23 


ఉపర్యమృతభాండనస్య మండలం శశినో యథా | అథ చాగే 
సమాసీనా సుస్మితాసాా శుభావతీ || 24 


తరువాత, దగ్గరలో నున్నది, దివ్యమైనది, అన్ని దిక్కులయందు 
ద్వారములు గలది, మంచి లక్షణములు గలది, తేలికగా ఎక్కుటకు 
వీలైనది, చాల ఆహాదకరమైనది, పటము పెట్టిన బంగారము వలె 
(ప్రకాశించునది, రంగురంగుల రత్నములతో అలంకరింప బడినది, 
మై భాగమునందు ముత్యములతో అలంకరించబడిన చాందినీ గలది, 
పుష్పుమాలలతో చక్కగా అలంకరింపబడి యున్నది, పటము పెట్టిన 
బంగారముతో మెరుగు పెట్టబడినది, వందల సంఖ్యలో రత్నములు 
పొదిగిన స్తంభములు గలది, వజములు పొదిగిన మెట్లు గలది, 
పగడములతో అలంకరింపబడిన వాసములు ఆరీలు గలది, 
పుష్పములతో నిండిన తివాచీలు పరిచియున్నది, రంగు రంగుల 
రత్నములు పొదిగిన పెద్ద కుర్చీలు గలది, చిన్న చిన్న 
రం[ధములదాారా సర్వ[తా వ్యాపించే వజముల కాంతులు గలది, 
ఎగుడు దిగుడులు లేకుండగా మణులచే పొదగబడిన అరుగులు 
గలది; మణులు పొదిగిన దండముతో సుందరమైన, పెద్ద ఎద్దు 
చిహ్నముగా గల, శరత్కాలమేఘము వలె తెల్లనైన పతాకముతో 
అలంకరింపబడిన ముందు భాగము గలది; రత్నములు వాదిగిన 
కవచములచే రక్షంపబడిన దేహభాగములు గల, రంగు రంగుల 


బెత్తములను మా(తమే చేతులయందు ధరించియున్న, ఎదిరించ 
శక్యము కాని గణాధ్వ్యక్షులచ పహరా కాయబడుచున్న పెద్ద ద్వారము 
గలది;మద్దెల తాలము గీతము వేణునాదము వీణానాదనము 
మొదలగు వాటియందు పాండిత్యముగల, విలువైన వేషములను 
ఆభరణములను ధరించియున్న, అనేక మంది స్తే సమూహములతో 
కూడియున్నది అగు విమానమును (13-19). ఆ మహాదేవి తన 
పియసఖురాండ సమూహముతో గూడిఆరోహించాను. ఇధరు 
శుభలక్షణములు గల రుదకన్యలు వజములు పొదిగిన 
దండములతో మనస్సులనను దోచివేసే రెండు వింజామరలను 
పట్పుకొనివీచుచుండిరి. అపుడు ఆ వింజామరల మధ్యలో నున్న 
దేవియొక్క ముఖము పోట్లాడుతున్న రెండు హంసల మధ్యలో నున్న 
పద్మము వలె ప్రకాశించెను. సుమాలిని అనునామె (డేమతో నిండిన 
హృదయము గలదై ఆ దేవియొక్క్స శిరస్సుపై చందుని వల 
(ప్రకాశించే, చుటూ ముత్యాల హారములు గుచ్చబడిన గొడుగును 
పట్టుకొనెను. అధికముగా (ప్రకాశించే ఆ గొడుగు ఆ దేవియొక్క 
ముఖముపై అమృతభాండముబు నున్న చందమండలము వల 
(ప్రకాశించెను. చక్కని చిరునవ్వుతో ప్రకాశించే మోము గల శుభావతి 
యనునామె దేవికి ఎదురుగా కూర్చుండి యుండెను (20-34). 


అక్షద్యూతవినోదేన రమయామాస వై సతీమ్‌ | సుయశాః పాదుకే 
దేవ్యాశ్తుభే రత్నపరిష్కృతే || 25 


స్తనయోరంతరే కృత్వా తదా దేవీమసేవత | అన్యా కాంచనసర్వాంగీ 
దీప్తం జగగాహ దర్పణమ్‌ || 26 


అపరా తాలవృంతం చ పరా తాంబూలపేటికామ్‌ | కాచిత్‌ర్కీడాశుకం 
చారు కరే %కురుత భామినీ || 27 


కాచిత్తు సుమనోజ్ఞాని పుష్పాణి సురభీణి చ | కాఇదాభరణాధారం 
బభార కమలేక్షణా || 28 


కాచిచ్చు పునరాలేపం సుుపసూనం శుభాంజనమ్‌ | అన్యాశ్చ 
సుదృశసన్తానా యథధాస్వముచిత్మకియాః || 29 


ఆవృత్య తాం మహాదేవీమసేవంత సమంతతః | అతీవ శుశుభే 
తాసామంతరే పరమేశ్వరీ || ౩౦ 


తారాపరిషదో మధ్యే చందలేఖేన శారదీ | తతశ్శృంఖసముతస్య 
నాదస్య సమనంతరమ || 31 


[పాస్థానికో మహానాదః పటహసృమతాడయత్‌ | తతో మధురవాద్యాని 
సహ తాలోద్యతస్స్వనొః || 32 


అనాహతాని సన్నెదుః కాహలానాం శతాని చ | సాయుధానాం 
గణ శానాం మహేశసమతేజసామ్‌ || 33 


సహ(సాణి శతాన్యష్టా తదానీం పురతో యయుః | తేషాం మధ్యే 
వృషారూఢో యథా గురుః || 34 


జగామ గణపః శిమాన్‌ సపోమనందీశ్వరార్చితః | దేవదుందుభయో 
నేదుర్దివి దివ్వసుఖా ఘనాః || 35 


ఆమె పాచికలనాడుతూ సతీదేవికి వినోదమును సమకూర్చి 
ఉలాసమును కలిగించెను. సుయశస్సు అనునామె దేవియొక్క 
శుభకరములు, రత్నములు పొదిగనవి అగు పాదుకలను (25) ఆ 
సమయములో తన స్తనముల మధ్యలో నుంచుకొని దేవిని 
సేవించెను. బంగారము వలె మెరిసే సుందరమైన అవయవములు 
గల మరియుక యువతి ప్రకాశించే అధమును పట్టుకొని యుండెను 
(26). ఒకామె తాటియాకు విసిరే కరను, మరియొక యువతి 
తాంబూలపు పెపిను పట్టుకొని యుండిరి. మరియొక సుందరి 
విలాసము కొరకు పట్టుకొనే అందమైన చిలకను దేవియొక్క చేతిలో 
నుంచెను (27). ఒకామె మిక్కిలి సుందరమైన పరిమళముతో 
కూడియున్న పుష్పములను, ఇంకొక కలువ కన్నులు యువతి 
ఆభరణముల పెపిను పట్టుకొని నలబడిరి (28). ఒక యువతి 


ముఖమునకు రాసుకొనే పరిమళదవ్యమును, మంచి పుష్పముల 
గుత్తిని, చక్కని కాటుకను పట్టుకొనెను. మిగిలిన యువతులు కూడ 
తమకు తగిన ఆయా సముచితమగు కార్యములను చేయుచూ, తమ 
తమ శక్తిననుసరించి ఆ మహాదేవి చుట్టూ నిలబడి ఆమెను 
అన్నివిధములుగా సేవించుచుండిరి. వారి మధ్యలో నున్న ఆ 
పరమేశ్వరి, శరత్కాలమునందు నక్షతములమధ్యలో నున్న 
చందవంక వల, అతిశయించి ప్రకాశించెను. తరువాత, ముందుగా 
శంఖనాదమును చేయబడెను . ఆ తరువాత (29-31) ప్రయాణము 
ఆరంభమగునని సూచించే పెద్ద పటహధ్వని చేయబడెను. తరువాత 
చప్పట్ల తాళముతో కూడి విస్తారమును పొందే విధముగా మధురమగు 
వాద్యములు వాయించబడాను (32). వందల తప్పట్లు 
వాయించకుండగనే (మోగుచుండెను. ఆ సమయములో 
మహేశ్వరునితో సమానమగు తేజస్సు గల ఎనిమిది వందల 
వేలమంది గణాధ్వ్యక్షులు ఆయుధములను ధరించి ముందు నడిచిరి. 
వారి మధ్యలో గజమునధిష్టించిన బృహస్పతి వలె శోభాయుకుడగు 
గణాధ్యక్షుడు ఎద్దును ఎక్కి వెళ్లెను. చంద్రుడు మరియు 
నందిశ్వరుడు ఆయనను సేవించుచుండిరి. ఆకాశమునందు 
దేవదుందుభులు మోగెను. మేఘములు దివ్యమగు సుఖమును 
కలిగించుచుండెను (33-35). 


ననృతుర్మ్మునయస్సుర్వే ముముదుస్సిదయోగినః | ససృజుః 
పుష్పవృష్ణిం చ వితానోపరి వారిదాః || 36 


తదా దేవగణశ్చాన్వైః పథి సర్వ్వత సంగతాః | క్షణాదివ పితురేహం 
(ప్రవివేశ మహేశ్వరి || 37 


తాం దృష్ట్వా కుపితో దక్షశ్చాత్మనః క్షయకారణాత్‌ | తస్యా 
యవీయసేభ్యో %పి చనే పూజామనసత్కతామ్‌ || 38 


తదా శివముఖీ దేవీ పితరం సదసి స్థితమ్‌ | అంబికా 
యుక్తమవ్య[గమువాచ కృపణం వచః || ౩9 


మునులందరు నాట్యమును చేసిరి. సిద్దులు మరియు యోగులు 
ఆనందించిరి. అపుడు మేఘములు మాగములో అంతటా 
దేవగణములతో కూడి చాందినీ పై పుష్పముల వానను కురిపించాను, 
మహేశ్వరి క్షణకాలమా యన్నట్లు శిఘముగా తండియుక్క ఇంటిని 
చేరుకొనాను (36, 37). దక్షుడు తనకు వినాశము సమీపించిన 
కారణముగా ఆమెను చూచి కోపించి ఆమెను సత్కరించకుండగనే 
ఆమె కంజె చిన్నవారికి కూడ పూజను చేసెను (38). అపుడ 
మంగళకరమగు ముఖము గది, జగన్మాత అగు ఆ దేవి 
సబామధ్యమునందున్న తన తండిని ఉద్దేశించి కంగారు లేకుండగా 
యోగ్యమైన మరియు దీనమైన వచనమును పలికెను (39). 


దేవ్యువాచ | 


[బహ్మాదయః పిశాచాంతా యస్యాజ్ఞావశవర్తినః | స దేవస్సాంప్రతం 
తాత విధినా నారితః కిల || 40 


తదాస్తాం మమ జ్యాయస్యాః పుతరా$ః పూజాం కిమీదృశిమ్‌ | 
ఆఅసత్కృతామవజాయ కృతవానసి గర్హితమ్‌ || 41 


ఏవముకోళ[బవీదేనాం దక్షః కోధాదమర్హితః | త్వత్తః (శేషా విశిష్టాశ) 
పూజా బలానుతా మమ || 42 


తాసాం తు యే చ భర్తారస్తే మే బహుమతా ముదా | 
గుణశ్చాప్యథధికాస్సర్వే భర్తుస్తే తర్యంబకాదపి || 43 


స్తబ్బాత్మా తామసశ్శర్వస్త్వమిమం సముపానితా | తేన 
త్వామవమన్యో %హం ప్రతికూలో హి మే భవః || 44 


తథోక్తాపితరం దక్షం క్రుద్దా దేవీ తమబవీత్‌ | శృణ్వతామేవ 
సర్వేషాం యే యజ్ఞసదసి సతాః || 45 


ఆకస్మాన్మమ భర్తారమజాతాశేషదూషణమ్‌ | వాచా దూషయసే దక్ష 
సాక్షాలోకమహేశ్వరమ్‌ || 46 


విద్వాచారో గురుదోహీ వేదేశ్వరవిదూషకః | త ఏతే 
బహుపాప్మానస్సుర్వే దంజ్యా ఇతి శశుతిః || 47 


తస్మాదత్వ్యుత్కటస్యాన్య పాపస్య సదృశో భృశమ్‌ | సహసా దారుణో 
దండస్తవ దైవాధృవిష్యుతి || 48 


త్వయా న పూజితో యస్మాధదెవదేవ[స్తియంబకః | తస్మాత్తవ 
కులందుష్టం నష్టమిత్యవధారయ || 49 


ఇత్యుక్త్వా పిరతం రుష్టా సతీ సంత్వుక్తసాధ్వసా | తదీయాం చ తనుం 
త్యక్త్వా హమవంతం య, గిరిమ్‌ || 50 


స పర్వతవరః ఢీమాన్‌ లబపుణ్యఫలోదయః | తదర్హమేవ కృతవాన్‌ 
సుచిరం దుశృరం తపః || 51 


దేవి ఇట్లు పలికెను - 


ఓ తండీ! బహ్మ మొదలుకొని పిశాచము వరకు గల సర్వపాణులు 
ఎవని ఆజ్ఞకు అధీనమై యున్నదో, ఆ దేవుని నీవిపుడు యథావిధిగా 
పూజించుకుంటివి. (40). ఆ విషయమునటుంచుము. నీవు పెద 
కుమార్తెనగు నన్ను సత్కరించకుండగా అవమానించి ఈ విధముగా 
ఇతరులను పూజించుట అనే ఇటువంటి నిందార్తమైన పనిని 
చేసితివి. దీనికి కాణమేమి? (41) ఆమె ఇట్లు పలుకగా, దక్షుడు 
కోపముతో మండి పడినవాడై, ఆమెతో నిట్లనెను: నా చిన్న కూతుళ్లు 
నీకంశే గొప్పవారు, పవి్మితులు మరియు పూజింప దగినవారు (42). 
వారి భర్తలను కూడా నేను ఆనందముతో పూజించుచున్నాను. నీ భర్త 
ముక్కంటియే అయినను, వారు గుణములలో ఆతని 
కంజు(శేష్టమైనవారు (43). గర్వముతో నిండిన బుద్ది గలవాడు, 
తమోగుణప్రధానుడు, లయకారకుడు అగు శివుని నీవు 
ఆగశ్రయించితివి. కావుననే, నను నిన్ను అవమానించినాను. నాకు 
నివుడు శతువు (44). ఆతడు ఇట్లు పలుకగా, దేవి కోపించి 
యజ్ఞసదసనుులో నున్నవారు అందరు వినుచుండగా, దక్షునితో 


నిట్లనెను (45). ఓ దక్షా! లేశ**మైననూ దోషము లేనివాడు, 
లోకములకు సాక్షాత్తుగా అధీశరుడు అగు నా భర్తను నీవు హఠాత్తుగా 
వాక్కులతో దూషించుచుంటివి. (46). విద్యను అపహరించినవాడు, 
గురువునకు [దోహము ను చేయువాడు, వేదములను ఈశ్వరుని 
దూషించువాడు అనే ఈ వ్యక్తులు అందరు మహాపాపులు అగుటచే 
సిక్షరు తగినవారని వేదము చెప్పుచున్నది (47). కావున, మిక్కిలి 
తీవమగుఈ పాపమునకు తగిన దారుణమగు తివశిక్ష నీకు 
దెవవశముచే తొందరలో నిశ్చయముగా పడగలదు (48). 
దేవదేవుడగు ముక్కంటిని నీవు పూజించలేదు. కావున, నీ కులము 
దుష్టమై నశించినదని నిశ్చయముగా తెలియుము (49). సతీదేవి 
కోపముతో తండిని ఉద్దెశించి ఇట్లు పలికి, భయమును విడనాడి, 
దక్రుని.వలన సం పాపమైన దేహమును వెడిచిపెటి, 
హిమవత్పర్వతమును చేరుకొనాను (50). శోభాయుకుడు, 
పుణ్యఫలముయొక్క వికాసమును వొందినవాడు అగు ఆ పర్వతరాజు 
చిరకాలము ఆమె కొరకు మాత్రమే అతికరినమగు తపస్సును 
చేసియుండెను (51). 


తస్మాతమనుగృహ్హ్లోతి భూధరేశ్వరమీశ్వరీ | స్వేచృయా పితరం చై 
స్వాత్మనో యాగమాయయా || 52 


యదా గతా సతీ దక్షం వినింద్య భయవిహ్వలా | తదా తిరోహితా 
మంథా విహతశ్చ తతో%ోధ్వరః || 53 


తదుష్మశుత్యు గమనం దేవ్యాస్తిపరమరనః | దకాయ చ బముపిభ్యశ్చ 
చుకోప చ శశాప తాన్‌ || 54 


యస్మాదవమతా దక్ష మత్కృతే్యనాగసా సతి | పూజితాశ్చే 
తరాసర్వాస్స్వసుతా భర్త్రభిస్సహ || 55 


వెవస్వతే%ంతరే తస్మాత్తవ జామాతరస్త్వమీ | ఉత్పుత్స్యుంతే సమం 
సర్వే [బబ్రహ్మయజ్లేష్వయోనిజాః || 56 


భవితా మానుషో రాజా చాక్తుషస్య త్వమన్వయే | పాచీనబర్జిషః 
పౌ[తః పు్యతశ్చాపి ప్రచేతనసః || 57 


అహం తతాపి తే విఘమాచరిష్యామి దుర్మతే | ధర్మార్లకామయుక్తేషు 
కర్శస్వపి పునః పునః || 58 


తేనైవం వ్యాహతో దక్ష రుదేణామితతేజసా | స్వాయంభువీం తనుం 
త్యక్త్వా పపాత భువి దుఃఖితః || 59 


తతః |పాచేతనో దక్షో జజైే వె చాక్టుషే%ంంతరే | ప్రాచీనబర్గిషః పౌ(తః 
పృ్మతశ్రెవ పచెతసామ్‌ || 60 


భృగాాదయోళపి జాతా వై మనోర్వైవస్వతన్య తు | అంతరే బబహ్మణో 
యజ్లే వారుణిం బిభతస్తనుమ్‌ || 61 


తదా దక్షస్య ధర్మారం యజై తస్య దురాత్మనః | మహేశః కృతవాన్‌ 
విఘ్నం మనా వైవస్వతే సతి || 62 


ఇతి ధీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వభాగే 
సతీదోహతా$గో నామ అష్టాదశో%ధాాయః (18). 


కావుననే, ఆ ఈశ్వరి ఆ పర్వతరాజును అన్నుగహించి తన ఇచ్చుచే 
యోగమాయాప్రభావముచే తనకు తండ్రిగా చేసుకొనెను (52). ఏ 
సమయములో సతి దక్షుని నిందించి భయముచే వ్యాకులపడి 
నిష్కమించినదో, అదే సమయములో మంతములు అంతర్జానమై, 
ఆ తరువాత యజ్ఞము వినష్టమాయొను (53). దేవి నిష్రుమించుటను 
గురించి విని [తిపురాసురులను సంహరించిన శివుడు దక్షునిపై 
మరియు బుషులపైె కోపించి వారిని శపించెను (54). ఓ 
దక్షా! పాపమునెౌరుంగని సతిని నా కారణముగా అవమానించితివి. నీ 
ఇతరకుమార్తెలను వారి భర్తలతో సహా అందరినీ పూజించితివి (55). 
కావున, వైవస్వతమన్వంతరములో నీ ఈ అల్లుళు అందరు 
ఏకకాలములో (స్తే పరుషసంగమముతో సంబంధము లేకుండగా 
[బహ్మయొక్క యజ్ఞముల యందు జన్మించగలరు (56). నీవు 


చాకుషమనువుయొక్క వంశములో పాచీనబర్గిషునకు మనుమడవై, 
పచేతసులకు పుుతుడవై, మనుష్యుడవై పుట్టి రాజువు కాగలవు (57). 
ఓ దుర్పుటీ! నేను నీకు ఆ జన్మలో కూడ ధర్మారకామములనే 
పురుషార్థములతో కూడిన కర్మలయందు పదే పదో విఘ్నములను 
కలిగించదను (58). సాటిలేని తేజస్సు గల ర్నుదునిచే ఈ విధముగా 
శాపముచె నిక్షింపబడిన దక్షుడు దుఃభితుడై , స్వయంభువుడగు 
[బహ్మనుండి లభించిన దేహమును విడిచిపెట్టి నేలపై పడెను (59). 
తరువాత దక్షుడు చాకుషమన్వంతరములో |ప్రాచీనబర్గిషునకు 
మనుమడై, ప్రచేతసులకు పుతుడై పుట్టును (60). 
వెవస్వతమన్వంతరములో భృగువు మొదలగు వారు కూడ [బహ్మ 
యొక్క యజ్ఞమునందు వరుణునకు సంబంధించిన దేహములను 
దాలీ జన్మించిరి (61). అపుడు వైవస్వతమన్వంతరము 
కొనసాగుచుండగా దుష్టబుద్దియగు ఆ దక్షుడు ధర్మము కొరకై 
చేయుచున్న యజ్ఞములో మహేశ్వరుడు విఘ్నమును కలిగించాను 
(62). 


శి శివమహాపురాణములోని వాయవీయసంహితయందు 
పూర్వుభాగములో సతి దేహమును విడిచి పెట్టుటను వర్తించే 
పద్రానిమిదవ అధ్యాయము ముగిసినది (18). 


